తెనాలి రాముక్స వ 


టీ. సుందరమ్మ 








(వధాన నంపాదకులు: 


(మూలరచన) 


ఎల్‌. ఎస్‌. శేషగిరిరావు 


భారత భారతి వుస్తక మాల 
(తెలుగు నంన్క రణ, 
3-4-652, బర్భల్‌ వురా, హైదరాబాద్‌ - 27. 


(వ్రచురణ కర్తలు: 
నవభారతి (ప్రచురణలు 


పోస్ట్‌ బాక్‌ నెం.042 
నారాయణగూడా,  ప్రాదరాబాద్‌-29, 


తెలుగు నంన్భ_రణ నంవొదకులు. 
టి వారిహరశర్మ 


(పథమ ముద్రణ: సెపైంబరు, 1991 


వెల: రూ. 4.00 


(తులకు: 
సాహిత్యనికేతన్‌ 
తా-క్త-రొర వ బర్భత్‌ పురా, 
ప్రాదరాబాద్‌ - 2, 


ఇది మా మాట 


కేవలం భారత దేశంలోనే కాక్క మొత్తంవవంచం 
లోనే వ్రఖ్యాతులెన మన వూర్చీకులను న్మరించడం, 
వారి జీవితాలను అధ్యయనం చేయడం ఎల్బన్దుడూ (వేర 
ణదాయకంగాను, మార్గదర్శకంగాను ఉండగలదనడంలో 
నందేవాంలేదు. 

మన చరిిత్రకే వన్నెతెచ్చిన ఆ మవానీయుల జీవితా 
లను నరళమైన్క ఉత్తేజకరమైన భాషలో (వజలకందించే 
చక్కని (యత్నాన్ని ర్నాష్ట్రోత్లాన వరిషత్‌, బెంగుళూరు 
వారు (పొరంభించారు. 

“నవభారతి” ఆ వున్తకాలను తెలుగులోకి అనువదించే 
బృవాత్మా రాన్ని చేవట్టింది. భారత భారతి వున్త కమాల 
రూవంలో మీ చేతుల్లో ఉన్న వుస్తకాలు ఆ (వయత్న 
ఫలితమే. మన చరిత్రలోని మవోవురుముల . జీవితాలు ఈ 
వుస్తకమాల ద్వారా మీకందించబడతాయి. 

అమరమైన అనంతమైన మన గత చరిత అనే 
అమృత (సోతన్సును తరువాతి తరానికి అందించగలు 
గుతున్నామనే నంత్పష్తీతో ఈ వృుస్తకాలను మీ ముందు 
వెడుతున్నాం. మీరు కూడా ఈ కృషిని (వ్రశంసించగల 
రన్కి (పోత్సహించగలరని ఆశిస్తాను. 

మూల రచనను నరళమైన, ఆహ్లాదకరమైన రీతిలో 
తెలుగులోకి అనువదించిన అనువాదకులకు ధన్యవాదాలు. 

హరిహర శర్మ 
సంపాదకులు, 


తెనాలి రామకృష్ణ 


జగమెరిగిన వోన్యకవి తెనాలి రామళ్టు 
ముడు. అతడి వోన్య చాతుర్యం గురించి, 
తెలివితేటుల గురించి లెక్క లేనన్ని కథలు (వచా 
రంల్లో ఉన్నాయి. అనాథగా. నిరు వేదగా 
జీవితాన్ని (ప్రారంభించిన రామక్ఫున్ణుడు తన 
న్వశ్తక్తితో ఒక శక్తివంతుడైన రాజుకు అతి 
(పప్రయుడైన నలపోదారుడి "స్థాయికి ఎదిగాడు. 
విదా ౨ (ంనుడుు, కు తున రామక్టుష్ణుడు 
ముఢవిశా ౨ (సొలను ఖండించాడు. వ్యక్తు లలోని 
అవాంకారాన్ని, మదాన్ని చిత్తు చేశాడు. 





తనాలి రామకృష్ణ. 


బాలలూ! జంతువులు నవ్వటం మీరెప్పుడైనా 
చూశారా? ఊహు.. చూసివుండరు? జంతువులు 
నవ్యలేవు కాని మనుష్యుల్లాగే అవీ దుఃఖిస్తాయ్‌! 
కంటతడి పెడతాయ్‌! మనుషులు ఏడవగలరు, నవ్వ 
గలరు! 


నవ్వినపుడు మనస్సుకి హాయి కల్గుతుంది. హాయిగా 
నవ్వితే మనస్సు _ తేలికపడుతుంది. నవ్వుకొ 
త్తవుత్సాహాన్ని _నింపుతుంది-మనస్సులో. అందరు 
నవ్య్వగలర్కు కానీ ఇతరులను నవ్వించగల నేర్చు 
కొందరికే వుంటుంది. అందులో ఒక రాజుగారిని 
..ఇ అనేకబరువు బాధ్యతలు కర్లీ [పజలను పరి 
పారించే రాజుగార్ని వినోద పర్పాలంకు ప్రత్యేక 
(పతిభవున్నవారికే సాధ్యమవుతుంది. 

మనిషి స్వభావాన్ని ప్రతిబింబింపచేస్తుంది అతని 
నవ్వు! ఏ పరిస్థితిలో నవ్వగలడు? ఎవరిని చూసి 
నవ్వగలడు? నవ్వుని బట్టి అతని మనస్తత్వాన్ని 
అంచనా వేయవచ్చు. మనస్సు సరిపక్వతను తెలుసు 
కోవచ్చు. కుంటివాల్లను, గుడ్డివాళ్లను చూసిన 
వ్వేవారు, రోడ్డుమీద కాలుజారి పడినవాడిని చూచి 


6 తెనాలి రామకృష్ణ 


నవ్వేవారు మూర్చులు! వారి మనస్సు ఇంకా ఎదగ 
లేదని చెప్పవచ్చు. గర్వష్పి నవ్వు; ఇతరుల మనసు 
నొప్పిస్తుంది. నవ్వించి ఇతరుల మనస్సుకి మేలు 
చేయగల్లేది నిజమైన హాస్యము! మేధలోనుండి పుట్టు 
నిజమైన హాస్యము అమృతంచిలికిస్తుంది! 


పూర్వకాలములో ఆస్తాన నిదూషకులుండేవారు. 
వాళ్లు తమ హాస్య సంభాషణలతో ' 'రాజుగార్షి వినోద 
పరిచేవారు. అలాంటి విదూషకులలో ప్రసిద్ది పొందిన 
వాడు తెనాలి రామకృష్ణ! ఎలాంటి పరిస్టితిలోనై నా 
సందర్భానికి తగినట్టుగా హాస్యం చిందించి, చతురో 
కులతో రాజుగారినే కాదు సభలోని వారినందర్ని 
నవ్వించేవాడు. అలా హాస్యముతో నవ్వించేవాడిని 
“సాక్షాత్తు తెనాలి రామకృమ్లుడే' అంటూ పొగుడు 
తూవుంటాంకదూ! 


“పూర్తి స్వేచ్చ అభించింది” 

పదహారో శతాబ్దపు ప్రారంభంలో ఆంధ్రరా 
మ్రైనికి చెందిన “గార్లపాడ్డు” అనే [గ్రామములో 
రామకృష్ణుడు జన్మించాడు. (తెనాలిలో జన్మిం 


చాడని - కొందరంటారు) బాల్యములో నే తండ్రి 
రామయ్య చనిపోవటంతో తండ్రిపేమకు నోచు 


తెనాలి రామకృష్ణ న్‌ 


కోలేదు. తల్లి లక్ష్మమ్మ తన స్వగ్రామమైన 
తెనాలికి వెళ్లిపోయి అన్నగారింట్లో వున్నది. రామ 
కృష్ణ అక్కడే పెరిగి పెద్దవాడవడం వల్ల తెనాలి 
రామకృష్ణగా పెరుపొందాడు. రామకృష్ణని బాగాచది 
వించాలని తల్లి ఆశపడింది. ఆరోజులో వెషవమతం 
బాగా ప్రచారంలో వుంది. ప. వున్న 
వుపాధ్యాయులంతా వైష్ణవులే! వాళ్లంతా రామకృ 
ప్మకి చదువుచెప్పటానికి తిరస్కరించారు. కారణం! 
రామకృష్ణ శౌ వమతానికి చెందినవాడు కావటమే! 
వ. శైవ, వెష్ట్ణవమత సామరస్య భావనలేదు- 
ఒకరి నొకరు జేటెంచుకునేవారు 

ఇక రామకృష్ణకి పూర్తి స్వేచ్చ లభించింది. 
ఉదయంనుండి రాత్రివరకు స్వేచ్చగా తోటలవెంట 
తిరగట మేపని. చెడు సావాసాలు చేసూ, మామిడి 
కాయలు, జామపంద్దు, చింతకాయలు దొంగతనంగా 
కోసుకుతింటూ కాలక్షేపం చేసేవాడు. 


కుటుంబం దుర్భర దారిద్ర్యంలో మునిగివుంది. 


ఉన్న ఒకకొడుక్కీ చదువుసంధ్యలు లేవు సంపాదన 
లేదు. తల్లే ఆయింటా ఈఇంటా పనులు చెసూ 
కుటుంబాన్ని పోషించేది. 


8 తెనాలి రామకృష్ణ 
చదువులో ఆసక్తి: 

అప్పటికి రామకృష్ణ వయస్సు పది సంవత్సరా 
లులటాయేమో! కొంత ఆలోచనా పరిజ్ఞానము 
పెరిగింది. ఆరోజుల్లో విద్య అంతే వేదాలు వల్లిం 
చటం, ఉపనిషత్తులు, పురాణ [గ్రంథాలు చదవట మే! 
ఆ(గంథాలు తానొక్కడు చదవగలడా? కనీసం ఉత్త 
రాలు కూడా చదనలేడు. తలుచుకుంటే రామకృష్ణకి 
దుఃఖం కల్లుతోంది! ఒక్క అక్షరం కూడా [వాయ 
టంరాదంట సిగ్గుగా కూడా వుంది. ఎలాగైనా 
చదువుకోవాలన్న తపన _ఆబాలుడిలో కల్గింది. 


అనేక ముంది పండితులను కలుసుకున్నాడు. 


“నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి. మీకు సేవ 
చేసూ మీబుణం తీర్చుకుంటాను” అంటూ ఎంతో 
దీనంగా బ్రతిమాలాడు రామకృష్ణ: అందరూ తిట్టి, 
బయటికి గెంటి వేశారి తప్ప ఒక్కరు కూడా ఆశ్రమము 
లోగాని, బడిలోగాని చేర్చుకోవటానికి సమ్మతించకేదు. 

ఆఖరికి ఆ|గామములోవున్న కొద్దిమంది శెవపం 
డితులని కూడా కలుసుకున్నాడు. వారు రామకృష్ణుడి 
మొర విన్నారు. కానివారు కూడా తిరస్కరిం 
చారు. ఎంతోపాండిత్వం గడించికూడా పేదరికంలో 


తెనాలి రామకృష్ణ 9g 


మగ్గుతూ వున్నారువాళ్లు. విసుగెత్తి, “ఎందుకొచ్చి 
నచదువులు హాయిగా ముష్టైత్తుకుని జీవనంసాగించ 
మని” సలహాయిచ్చారు. చాలానిరాశ పడిపోయాడు 
రామకృష్ణ! 


“నేనే చదువుకోగలను! మీరేం చెప్పనవసరం- 
లేదుః” 


రామకృష్ణకి చాలాకోపంవచ్చింది. ఎంతో నమ్మ 
కంగా ఆశపడి వెళ్ళాడు. వాళ్తుతిరస్కరించారు! 
విద్యచెప్పలేని వీరిపాండిత్యం ఎందుకు? అది' వృధా! 
అనుకున్నాడు. ఇక చదువు గురించి ఎవరినీ పాథేయ 
పడకూడదని నిశ్చయించుకున్నాడు. తనంతట తానే 
విద్యను గడించాలని తిర్మానించుకున్నాడు. 

“అమ్మా! నన్ను ఆశీర్వదించు విద్య నభ్యసం 
చటానికి వెళ్తున్నాను” అన్నాడు తల్లి కాళ్లకు 
నమస్కరిస్తూ. ఆమాటలకి తల్లి ఎంతో సంతో 
షపడిపోయింది. ఇన్నాళ్లకి ఒక మంచి గురువు 
దొరికివుంటారని అనుకుంది. కొడుకుని మనస్తూ 
ర్తిగా ఆశీర్వదిస్తూ ఇలాఅన్నది. 


“అన్ని విషయాలలో విజ్ఞానము సంపాదించి 


10 తెనాలి రామకృష్ణ 


గొప్పపండితుడివికావాలి నాయనా!” 


రామకృష్ణ ఏగురువుదగ్గరికీ వెళ్లలేదు. ఆగ్రామ 
ములోవున్న పాఠశాల గోడే అతని "గురువు. రోజూ 
ఉదయం ఆగోడదగ్గరకి వెల్లి నిలబడేవాడు. లోపల 
తరగతిలో గురువుగారు చెప్తున్న పాఠాలన్నీ [శద్దగా 
వినేవాడు. సాయంత్రం బడివదలగానే ఇంటికి వచ్చి, 
తను విన్న పాళాలన్నీ తల్లిముందు ఏకరువుపెళ్టు 
వాడు. అలా అభ్యాసంచేస్తుండేవాడు ప్రతిరోజు! 


“అలా వినటానికి వీల్లేదు”! 


అలా పాఠాలు వినే అద ష్టం కూడా ఎన్నాళ్లో 
దక్కలేదు రామకృష్ణకి. ఒకరోజు అలా నిలబడివున్న 
ప్పుడు తరగతిలోని ఒకబాలుడు చూచాడు. “దొంగ! 
దొంగ!!” అంటూ కేకలు పెట్టాడు. విద్యారులు, 
ఉపాధ్యాయులంతా రామకృష్ణ చుట్టూచేరారు. 

గురువుగారికి కోపం వచ్చింది. “పనిలేకుండానే 
ఆ గోడపక్కన నిలబడ్డావా?” అని ప్రశ్నించారు. 


గురువుగారి కాళ్లమీదపడిపోయి ఏడుస్తూ, “చదు 
వుకుందామని ఇక్కడనిలబడ్డాను” అంటూ దినంగా 
తనకథనంతా ఎకరువుపెట్టాడు. చదువుకోవాలన్న 


1. న్‌ 1 Cn 
0 i) | | స వ్‌ 


|b 


| 
[సీ {la An ( షై 
| || గ స! Nt: NL y 
| , : స్టా శ Ni | bh | గ్గ i గ] 4 





“వదువు నేర్చుకోవాలని ఇక్కడ కూర్చున్నాను” 


12 తెనాలి రామకృష్ణ 


ఆపిల్లవాడి తపన, గురువు దొరక్క_పడిన బాధలు 
విని ఆగురువుగారికి ఎంతో సానుభూతి కల్గింది. 
గర్వమూ. కల్గింది! కాని ఏంలాభము? ఆయనకీ 


'స్వేచ్చలేదు! ఆయనకూడా ఛాందసుడే. 


“నాయనా! నీలాంటి శిష్యుడు దొరకటం 
ఎంతో అదృష్టమనే చెప్పాలి. నీకు విద్య నేర్చిం 
చాలనే వుంది. కానీ నిన్ను శిష్యుడిగా స్వికరిస్తే 
నన్ను వెలివేస్తారు. నీవు ఈ పాఠశాల ఛాయలకి 
కూడా రావద్దు. ఎవరైనా, నీకు హాని కల్లించనచ్చు. 
మనస్ఫూర్తిగా ఆశీర్వదించటం తప్ప నేనేమీ చేయ 
లేను. కాని నీవాక గొప్ప విద్యావంతుడివి కాగలవని 
నాకనిపిస్తోంది అంటూ రామకృష్ణుని ఆశీర్వదించి 
అక్కడనుండి వెళ్లిపోయారు. 


రామకృష్ణుని కధలు; 


ఆ గురువుగారు రామకృష్ణను బడిదగ్గరకి కూడా 
రావద్దని చెప్పి ఆశీర్వదించి వెళ్లిపోయారు కదా? అలా 
వెళ్లిపోయాక రామకృష్ణకి ఏంచేయాలో తోచలేదు. 
తన దురదృష్టానికి తననే నిందించుకున్నాడు. దారీ 
తెన్నూ తెలియక అలా నడుచుకుంటూ దటమెన 


=) 


అడవిలోకి వెళ్లిపోయాడు. నడిచి నడిచి బాగా అల 


తెనాలి రామకృష్ణ 13 


సిపోయాడు. పాడుపడిన ఒక పాత భవనంముందు 
కూలబడి ఏడవటం ప్రారంభించాడు. 


సరిగ్గా ఆసమయములోనే అక్కడికి ఒక సాధువు 
వచ్చాడు. “నాయనా! ఎవరు నువ్వు? ఇంత 
భయంకరమైన అడవిలోకి ఎందుకొచ్చావు? ఎందు 
కేడుస్తున్నావు? ఏంకష్ట్రం నచ్చింది? చెప | 
నేను చేయగల సహాయం ఏదైనా చేస్తాను!” అని 
అడిగాడు. 


రామకృష్ణ ఆసాధువు కాళ్లను గట్టిగా పట్టుకుని 
పాధేయపడుతూ అన్నాడు! 

“మహానుభావా! నాకుతల్లి తప్ప ఎవరూలేరు. 
చదువురానివాడు కాకి, గ్రద్దకన్నా హీనం అనినా 
తల్లి చెప్పింది. కాని మా(గ్రామములో ఎవరూ కూడా 
నాకు చదువు చెప్పటానికి సిద్దంగాలేరు. దయచేసి 

జు 5 
మీరు నన్ను నగా స్వకరించి విద్యనేర్చమని 
ఎఅఎడుకుంటున్నాను 
“నాయనా! ఈ వయస్సులో చదువు ప్రారం 
ధించి విద్యావంతుడు కావడం కష్టం! కాని నికొక 
ఉపాయం చెప్పగలను. ఆప్రకారముగా చేస్తే నీ 
కోరిక తీరుతుంది” అన్నాడు ఆ సాధువు. 


14 తెనాలి రామకృష్ణ 


“అదిగో! అక్కడ కాళికాదేవి ఆలయం వుంది. 
నీవుభక్తితో ఆమెను, కొలిచి ఆమె దయ పొందా 
వంటి ఆమె ఎన్నో వరాలనిస్తుంది. నీకు కొన్ని 
మంత్రాలను నేర్పిస్తాను. పదకొండు కోట్లసార్డు 
భక్తితో జపించితే ఆతల్లి (ప్రత్యక్షమాతుంది. కాని ఆమె 
భయంకరరూపం చూచి.ఏమాత్రం భయపడకూడదు! 
కాళికామాత ఆశీర్వది స్తే నీవు గప్ప విద్యావంతుడివి 
కాగలవు. నీకోరిక తీరుతుంది” అంటూ రామకృష్ణుని 
చెవిలో మంత్రాలనుపదేశించ్చి వెళ్లిపోయాడు. 


కాళికాదేవి భక్తుడు: . 


రామకృష్ణ చెజువు దగ్గరికి వెళ్లి స్నానం చేశాడు. 
పువ్వులు, ఆకులు కోసుకుని కాళికాదేవి గుడిలోకి 
' వెళ్ళాడు, 

“జై మహాకాళీ! జైజై కాళీమాత” అని 
మంత్రాలనుజపిస్తూ ఆ పువ్వులను, ఆకులను ఆమె 
పాదాలమీద చల్లి ఆమె ముందు సాష్టాంగ పడిపో 
యాడు. తర్వాత లేచి కాళికాదేవి విగహంముందు 
పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. 

ఏకాగ్రతతో కళ్ళుమూసుకుని ధ్యానిస్తూ మంత్రా 


తెనాలి రామకృష్ణ 15 


లను వల్లించటం ప్రారంభించాడు. దీక్షగా కొన్ని 
రోజుల పాటు సాగించాడు! 


అది పాడుపడిన దేవాలయం కావటంవల్ల అక్కడ 
పాములు, తేళ్లు గబ్బిలాలు మొదలె న అనేక పక్షులు, 
క్రిమికీటకాలు నివాసం ఏర్పరచుకున్నాయి! పొములు 
యధేచ్చగా అతని వంటి మీద ప్రాకుతున్నాయ్‌! 
పక్షులు ముక్కుతో పొడవలుం పారంభించాయ్‌!! 
విషక్రిములు, కీటకాలు కరుస్తున్నాయ్‌!!! ఆపరిస్టి 
తిలో మంత్రాన్ని పదకొండుకోట్ల సార్టు పఠించటం 
ఎంతో కష్టం అయినా రామకృష్ణ కదలకుండా 
కూర్చుని ఏకాగ్రతతో ధ్యానిస్తున్నాడు! ఏమాత్రం 
చలించలేదు. అలాదిక్షగా పదకొండుకోట్ల పద 
కొండునార్లు మంత్రాన్ని పరించాడు. మం|త్రపఠనం 
పూర్తికాగానే కాళికా మాతప్రత్యక్ష మైంది! వేయి 
ముఖాలతో భయం కల్షిస్తోందామె రూపం!! 

“రామకృష్ణా! నీ భక్తికి మెచ్చాను. కళ్ళుతెరచి 
చూడు! నీకేం వరం కావాలో కోరుకో” అని చెప్పింది. 


నెమ్మదిగా కళ్లు తెరచి ఆమెవంక చూచిన 
రామకృష్ణుడు “ఎవరమ్మా నీవు?” అంటూ ప్రశ్నిం 
చాడు ఎంతో అమాయకంగా. 


16 తెనాలి రామకృష్ణ 


“నేను కాళికాదేవిని. ఎవరికోసమైతే నీవు పద 
కొండురోజులనుండి ఏకా[గతతో ధ్యానిస్తున్నావో ఆ 
దేవతను. నీభక్తికి మెచ్చి (ప్రత్యక్షమయ్యాను” అని 
కాళి మాత వివరించింది. ఎప్పుడై తే మాత ఆమా 
టలు అన్నదో వెంటనే రామకృష్ణ కళ్లు మూసుకుని 
మాత పాదాలముందు సాష్టాంగ పడిపోయాడు. 
తర్వాత కళ్ళుతెరచి ఆమెని తేరిపార చూశాడు! కాని 
ఏమాత్రం భయపడలేదు, బెదిరిపోలేదు! 

ఆమె ఒక మహాశక్తి!!! సింహము మీద అధి 
ష్టించి వుంది. భయంకరమైన వేయి ముఖాలతో, 
మండుతున్న వేయి నాలుకలుచాపి, తీక్షణమైన 
నెయ్యి జతల కళ్లత” ఆమె రూపం భయం 
గొల్పుతోంది! ఆరూపంచూచి రామకృష్ణ ఏమాత్రం 
భయపడలేదు. ఆమెని, ఆమె అధిష్టించిన సింహాన్ని 
కూడ అలాచూస్తుండిపోయాడు. తనరూపాన్ని చూచి 
భయపడిపోతాడనుకున్న ఆ బాలకుడు ఏమాత్రం భయ 
పడకపోవటం చూచి కాళీమాత ఎంతో విస్మయం 
చెందింది! ఆశ్చర్యంగా చూస్తోంది! 


నురణః 
ఇ 


_ హఠాత్తుగా రామకృష్ణ నవ్వటం ప్రారంభించాడు. 


తెనాలి రామకృష్ణ 17 


అతనివింత ప్రవర్తనకు కాళిమాత ఆశ్చర్యపడుతూ 
అడిగింది: 


“మహామహారాక్షసులే నన్ను చూచి భయపడ్డారు. 
నీకెంత పరల. నన్ను చూచి నవ్వుటయా!” 


న్‌ తల్లీ! నీకు వెయ్యిముఖాలున్నాయికాని రెండే 
చేతులుండటం చూచి నాకు ఒక విషయం జ్ఞాపకం 
వచ్చి నవ్వు ఆపుకోలేకపోయాను. నన్ను క్షమించు 
తల్తీ!” అన్నాడు రామకృష్ణ. 

కాళికాదేవికి ఆత్రుత పెరిగింది. అంత నవ్వు 
కల్షించిన ఆవిషయమేమిటో వెంటనే చెప్పమని 
ఆజ్ఞాపించింది రామకృష్ణ ని. 

“మాకు ఉన్నది ఒక్కము కే క్క జలుబు చేసినపుడు 
ఉన్న రెండుచేతులతో ముక్కుని తుడుచుకో లేక నానా 
అవస్తపడ్డాము. కానీ నీకు!... ఉండేవి .రెండు చేతులే! 
కానీ వెయ్యి ముక్కులు!! జలుబుచేసినప్పుడు 
నీవెయ్యి ముక్కులను తుడుచుకోవటానికి ఎంత ' 
అవస్త పడతావో తలుచుకుంటే నాకు నవ్వువచ్చింది 
తల్లీ! నేను మర్యాదలేకుండా (ప్రవర్తించాను. నన్ను 
క్షమించు”. అంటూ మల్లి ఆమె కాళ్తముందు 
సాష్ట్రాంగపడినమస్కరించాడు. తర్వాత లేచి ఆమె 


18 తెనాలి రామకృష్ణ 


ముందు నిలబడ్డాడు. 

అమాయకమైన ఆబాలుడి నవ్వు, హాస్యధోరణికి 
కాళికాదేవి ప్రసన్న మైంది. దేనికోసమైతే తపసు 
చేశాడో ఆవిషయం పూర్తిగా మర్చిపోయి, ఎంటో 
మామూలుగా మాట్లాడే ఆ ధోరణికి ముగ్గురాలై 
'తనభయంకర రూపాన్ని వదిలి నవ్వింది కాళికాదేవి! 
మళ్లీ మళ్లీ నవ్వింది! 

“రామకృష్ణా! నన్నుకూడా నవ్వించావు కాబట్టి 
విద్యావేత్తలకి కూడా గురువుగా రాణిస్తావు! పరి 
స్తితులకనుగుణంగా మాట్టాడగలవు. విదూషకునిగా 
ప్రఖ్యాతివాంది అందరినీ నవ్వించగలవు!! గొప్ప 
హాస్యకుడిగా, హాస్యకవిగా కూడా పేరు సంపాదించ 
గలవు!!!” అంటూ ఆశీర్వదించింది. 

అంతమాత్రం చేత రామకృష్ణ సంతృప్తి చెంద 
లేదు. ఎన్నో సందేహాలతడిని పీడిస్తున్నాయి! “తెనా 
లిలో (ప్రజలు తన హాస్యానికి మెచ్చుకుంటారా! 
పందిముందు ముత్యాలు చర్తినట్టుగా వుంటుందేమో 
అక్కడవుంటూ రాజు" దృష్టి నాకర్ణి ంచగలనా?' అన్న 
ఆలోచనలే బాధ పెడ్తున్నాయి. 

అతని అనుమానాలను పసిగట్టి నవ్వి, ఇలా 


తెనాలి రామకృష్ణ 19 


అన్నదికాళికా దేవి: “నాయనా! నీవేం కలతప 
డకు. వెంటనే విజయనగర నామా స. వెళ్లు! 
వెళ్ళె రాజుగార్ని సంతోష పెట్టగలవు! ఆన స్తానకవిగా 
నిన్ను చేర్చుకుంటారు. నా ఆశీస్సులుసదా వలే? 
వుంటాయి!” అంటూ మాయమై పోయింది. 

ఇదీ! రామకృష్ణుని గురించి అందరూ చెప్పుకునే 
కథ! అసలు పాఠశాలకి కూడా వెళ్లకుండానే 
పండితుడెలా అయ్యాడన్న ప్రశ్నకి ఈ కథ (ప్రచా 
రంలో వుంది. ఇందులో నిజం ఎంత వుందో 
తెలియదు. కాని శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో 
అతని ప్రతిభ మెచ్చుకోదగిపది. సందర్భానికి తగిన 
హాస్యాన్ని పుట్టించడం, ఎటువంటి క్రెష్టపరిస్తితు 
ల్లోనె నా ర డా, నిరాశ చెందక సాహ 
సంగా ముందుకడు గేయడం - ఈ రెండు (ప్రధాన 
విషయాలలో మాత్రం అతని ప్రతిభను మెచ్చుకో 
వలసిందే! అందువల్ల అవే పై కథ యదార్హంగా 
జరిగిందనటానికి సాక్ష్యాలు! 


గోపబాలకుడు; 


ఎలాగే త నమీ, స తక వ వెంటు | 


20 తెనాలి రామకృష్ణ 


వింతగా చూశాడు. 


సుఖసంపదలతో, వై భవంగా తులతూగుతున్న రాజ 
ధానినగరాన్ని ఆశ్చర్యంగా చూశాడు, ఎవరినడిగినా 
శ్రీకృష్ణ దేవరాయల జాదార్యంగురించి వర్షించేవారే 
కన్పించారు. ఎందరో కళాకారులు పండితులు, 
వివిధ కళల్లో నిష్ణాతులైన వారంతా రాజుగారి పోష 
ణలో వున్నారు. మేధావులై న వారియెడల రాజుగారు 
ఎంతో డొదార్యము (పదర్శిస్తాడని విన్నారు. 

రాజుగారి దృష్టినాకర్షించటానికి రామకృష్ణ ఏంచే 
శాడు? అపరిచితుడైన ఆ వ్యక్తిని రాజుగారికి ఎవరు 
పరిచయం చేశారు?.... తెలుసుకుందాం! 


రాజుగారు కొలువుదిరీ వుండగా తనే సభలోకి 
వెళ్లి తన ప్రతిభతోనే రాజుగారి దృష్టి నాకర్తిం 
చాలని రామకృష్ణ నిశ్చయించుకున్నాడు. (ప్రతిరోజు 
రాజభవనం ముఖద్వారం వద్ద నిలబడే వాడు, 
అవకాశం కోసం ఎదురుచూసూ 


రోజులతరబడి అలానిలబడటం, నిరాశగా ఇంటికి 
తిరిగి వెల్లి పోవటం జరిగేది. 


ఆఖరికి ఎలాగై తేనేమి ఒక అవకాశం దొరికింది. 
తంజావూరునుండి నాటకబ్బందం ఒకటి విజయన 


తెనాలి రామకృష్ట 21 


గరం వచ్చింది. వాళ్లు “కృష్ణలీలలు” అనే నాటకాన్ని 
రాజుగారి ముందు " ప్రదర్శించబోతున్నారని, వాళ్లు' 
కాసేపట్లో కావలసిన దుస్తులు వేసుకుని సభలోకి 
ప్రవేశించబోతున్నారని రామకృష్ణకి తెలిసింది. అత 
డికి. ఒక వుపాయం తట్టింది. వెంటనే ఇంటికి 
వెళ్లి, గొల్లపిల్లవాడి వేషం వేసుకున్నాడు. ఒక పెద్ద 
కవ్వం హల మీద పెట్టుకుని ముఖద్వారం దగ్గరికి ' 
హ్‌ "అప్పటికే త 


బహుమతీలో సగం... సగం... eo! 


' నెమ్మదిగా లోపలికి జారుకోబోతున్న రామకృ 
ష్లని ఆపాడు ద్వారపాలకుడు ' పెద్ద ' పెద్ద మీసాలతో 
కోపంగా . కేకలు వేస్తున్నాడు... 

“చూస్తే కురవాడివి,. '-పెద్రమనిషిలా వెళ్లిపో 
తున్నా వేమిటి? సభలోకి వెళ్ళటానికి అనుమతి. 
తీసుకోవాలని తెలియదా?” అంటూ, గద్దించాడు. 

“ఇదిగో నావేషం చూస్తే తెలియటం లేదా? 
నేను గొల్లపిల్లవాడ్‌ని. ఈ | చూడు. ' రాజు 
గారి కుం. నాటకం' వేస్తున్నాం! ఇప్పుడు. లోపలికి 
వెళ్లిన నాటక బృందంలో వాడిని. నన్ను వెళ్ల 
నియ్యి” అటూ వెళ్లబోతుంటే మల్లి అడ్డుపడ్డాడు 


22 తెనాలి రామకృష్ణ 
వాడు సైంధవుడిలా- 

“ఇంత ఆలస్యంగా వచ్చినందుకు అపరాధ రుసుం 
చెల్లించి మరీవెళ్లు” అన్నాడు. 

రామకృష్ణ దగ్గర డబ్బుల్లేవు! తెలివితేటలతోనే 
తప్పించుకోవాలనుకున్నాడు. నన గొప్ప హాస్య 
గాళ్లి నా హాస్యంతో రాజుగార్ని మెప్పిస్తాను. 
రాజుగారు నాకు (ప్రత్యేక బహుమతి నిస్తారు. ఆ 
బహుమతిలో సగం వాటానీకిచ్చి మరీ వెళతాను. 
నీకిష్ట మేనా?” 

ద్వారపాలకుడికి ఆశపుట్టింది. “నిజంగా వాటా 
ఇస్తావా?” అనడిగాడు. “నిజంగానే ఇస్తాను. నీమీద 
పమాణం చేసి చెప్తున్నాను” అన్నాడు రామకృష్ణ. 
“అయితే వెళ్లుగాని మర్చిపోవద్దు నావాటా!” అన 
గానే సంతోషంగా లోపలికి పరుగెత్తిన రామకృష్ణకి 
లోపలద్వారం వద్ద మరో ద్వారపాలకుడు అడ్డు పడ్డాడు 
లోపలకి వెళ్ల నివ్వకుండా! పెద్ద పెద్ద మీసాలతో 
రాక్షసుడిలా వున్నాడు. మొదటివాడిని మభ్య పెట్టిన 
ట్టుగానే అతడికి కూడా సగంవాటా ఇస్తానని చెప్పి, 


య 


ఎలాగే తేనేం నెమ్ముదిగా లోపలికి జారుకున్నాడు 
రా కృష్ణ. 


తెసారి రామకృష్ట 23 
రామకృష్ణుని కృష్ణలీల! 


“కృష్ణలీలలు అనే నాటకం సాగుతోంది పేల 
వంగా! గోపకులతో చేరి వెన్న మీగడలను ఆరగిం 
చడం, కాళీయమనుర్త్హనం పూర్తయినట్టుంది. అ 
సంహారం జరుగుతోంది. దేవికాసురుడనే రాక్షసు 
డిని, శక్వాసురుణ్ణి మట్టు బెట్టడం, తర్వాత కంసుళ్లి 
చం పేఘట్టుంలో కృష్ణపాత్రధారి నటన మామూలు 
గావుంది. కాని మిగిలిన వాళ్ళంతా కృష్ణుని 
పరాక్రమాన్ని పొగుడుతూ పాటలు పాడుతూవుంకు 
మాత్రం గొప్పగా పొంగిపోతున్నాడు కృష్ణుడు! 

ఒక|ప్రక్కగా నిలబడి నాటకం చూస్తున్నాడు 
రావుకృష్ణ! ఏం బుద్ది పుట్టిందో ఏమో నాటకం 
మధ్యలో వచ్చి కృష్ణవాత్రధారిని కవ్వంతో ఒక్క దెబ్బ 
వేశాడు. ఆదెబ్బకు అతను దిమ్మదిరిగి కుష్పకూ 
లాడు. వెంటనె రామకృష్ణవాట నందుకున్నాడు. 


“నీవా వీరుడవి? నీవా కాళలీయుళ్లి మర్షిం. 
తావు జ 


“అహో ల “ఏమి పరాక్రమము? నీవేనా 
కంసుళ్లో చంపినది? ” 


“పనికి ,మాలినవాడా! నీవేనాకృమ్లుడివి?....” 


mgm gage (4406 slog ౧ంరటు. 
- ahi 
wy), 


" 
te 


Ng i, er 

ద్ర) మయ Rares 

మ [yore pn rE 
ఇ క్‌ 





se) 


6 తెనాలి రామకృష్ణ 


(స 


ని అర్హం వచ్చేవిధంగా పాటపాడుతూ  వుంకే 
భలోని వారంతా విరగబడి నవ్వటం ప్రారంభించారు! 
శీకృష్ణదేవరాయలకు కూడా నవ్వు ఆగలేదు! 
నాటకం చూస్తూ విస్సుగెత్తి వుండడంవల్ల రామ 
కృష్ణపాట, అభినయం చూసి నవ్వుకున్నారంతా! 
sila చాలామంది నిద్రకి జోగుతున్నారు. రామకృ 
హానొ అర రక్తి కస్ట పాటవినగా నే వాళ్ళు 
ర లేచి మళ్ళి నాటకం చూస్తున్నారు. 
నవ్వుతున్నారు...... వాళ్ల వుత్సాహం చూచి రామ 
కృష్ణకి మరెంత వుత్సాహంవచ్చింది. 

మళ్లీ కృష్ణపాత్రధారిని కొట్టటానికి కవ్వం పైకె 
డు. ఒక్క దెబ్బ క పడిపోయిన అతను ఎలాగోలేవ 
తూ రామకృస్మ ఎత్తిన కవ్వాన్ని చూచి మరింత 
యపడిపోయి వెంటనే రామకృష్ణుని పాదాలమీద 
డిపోయాడు. మళీ అందరు గొల్లుమంటూ నవ్వారు. 
వెంటనే అతన్ని లేవనెత్తి, “ని పరా[కమముగు 
రించి గొప్పలు చె చెప్పుకో వద్దు. ో ందరతేత పొగడించు 
కోవటం మానెయ్యి. సకల జీవరాసులను రక్షించే ఆ 
కాళికామాతను ప్రార్హించు... ” అంటూ చెప్పాడు 
రావముకృస్మ. 


జ 


శ] 


గం స్ట 


ర్‌ 9 i gy 


తెనారి రామకృష్ణ 27 


అసలే భయంతో బిగుసుకుపోయిన కృష్ణపా త్రధారి 
మరింత వణికిపోతూ, కాళిమాతను పొగుడుతూ 
పొలులు పాడటం ప్రారంభించాడు. మళ్లి అందరూ 
నవ్వేశారు గొల్లుమని... 


“హాస్యకవి” 


“తన హాస్యముతో మమ్మల్నంతా నవ్వించిన 
గోప బాలకుడికి ఒక ప్రత్యేక బహుమతి ప్రక 
టిస్తున్నాను” అని రాజుగారు అందరిసమక్షంలో 
(పకటెంచారు సంతృప్తిగా నవ్వుకుంటూ. 

నాలుక బృందానికి సారధ్యం వహిస్తున్న నాయ 
కుడు . లేచి నిలబడి, చేతులు నలుపుకుంటూ, 
“మహాప్రభువులు క్షమించాలి! ఆ హాస్యగాడు మా 
నాటక బృందానికి చెందినవాడు కాదు. (షెక్షకు 
డని భావించాను. ఇందులో ఏదో మోసంవుంది. 
మీరు విచారణచేయాలి!” అన్నాడు భయంతో వణికి 
పోతూ. 

“మహాప్రభూ! నన్ను క్షమించాలి! నేను నిజం 
గానే ఈనాటక బృందానికి చెందినవాడిని కాను. 
కాని మీ విసుగుదలను పోగొట్టటానికి ప్రయత్నిం 


శ 


“ఈ ద్రోహికి నోరు.కొర్తడా దెబ్బలు వీధిస్తు 
న్నాను. క సిన బహామతి అదేకానివ్వండి!” 
త ఆజ్ఞాపంచ చారు భటులను: 


'ఇటులు కొరడా దెబ్బలు క కొట్టటానికి సిద్దపడ్డారు. 


7] 


“వముహాపభూ! ఒక్క క్షణం ఆగాలి, దార 
పాలకులిదరిని ఒకసారి రప్పంచాలి ప్రభూ!” అని 
ఫ్‌ we 3 రామకృష్ణ. 
న వింతగా వున్నా, ఆభటులను 
1 రాజు ఆజ న్లాపించారు. ఆ .భటు 
లిద్దరు లోపలికి రాగానే, రా మకృష్ట ఇలా అడిగాడు: 
రాజుగారిచ్చి బహామానంలో వీరిద్దరికీ చెరి 
సగం పంచిఇస్తావని (పవూ కాం చేశానా ' “లేదా?” 


“అవును” అన్నారిడరు వెంటనే ఆశగా.... 
హ్‌ 


తెనాలి రామకృష్ట 29 


దెబ్బలు వీరిద్దరికీ సమానంగా పంచవలసిందిగా ప్రార్షి 
తాను ఆమాటలువినగా నే ద్వారపాలకుఠిద్దరు 
నివ్వెరపోయారు. సభలోని వారంతా పెద్ద పెట్టున 
నవ్వేశారు. వ లంచం అడిగినందుకు 
కొరడాదెబ్బలగిక్షేగాక ౮ రాజుగారి దృష్టికి ఆ విషయం 
తీసుకొచ్చాడు. 


సూక్ష క్ష గ్రాహియై శ్రీకృష్ణదేవరాయలు రామ 
కృష్ణ వింత చేస్టలకి న! కాం వెనుక ఏ 
వ ఉద్రేశ శ్యృముంటుంద దని ee రామకృష్ణను నిల 
A mv 
war 


“వివ అందర్ని బాగానే ట్‌ ఎస. కాబట్ట 
నిన్ను శ్న్షమించా దాను. కాని ఇలా సేషుఅ వనక కుని 
సభవుధ్యలో ప్రవేగించటా నిక్‌ కారణం వేరే వుంట 

వివరించమని అని: అడిగారు. 


అప్పుడు రామకృష్ణ తనకధనంతా మొదటినుంచి 
వివరంగా. చెప్పి “నీ అనుగ్రహం పాండటాని 
నా ప్రవర్తించానుప్రభూ!” అన్నాడు. ఆ కథంతా 


నిని రాజుగారు రామకృద్లని మెచ్చుకునా ఇరు. 


ప్రవర్తన నతో మాకు చినోదంతోపాటు కను 
ర్రించావు. నీలాంటి వాళ్లు నా ఆసానములో 


i 


tt 


౭9 


MRO 


UK 


జో 


30 తెనాలి రామకృష్ణ 


ఉండాలి. నా ఆస్తానములో ఏడుగురు పండితులు 
న్నారు. ఎనిమిదోస్తానం విదూషకులకోసమే వుంది. 
ఆ'స్తానం' నేవు స్వీకరించు” అని చెప్పి, కవులకు 
కావలసిన దుస్తులను తెప్పించి రామకృష్ణను సత్క్మ 
రించారు రాజాగారు. 


ఆస్థానపండితుడు = కః 


బాలలూ! ఆవిధంగా తెనాలి రామకృష్ణ 
శి శ్రీకృష్ణ దేవరాయల ప ఉరగ గొప్పపండి 
తుడిగా, విదూషకుడిగా పేరు సంపాదించుకునా న్నాడు. 
గొప్ప హాస్యకవిగా కూడా రాణించాడు. అనేక 
[గ్రంథాలు వ్రాశాడు. పంచమహాకావ్యాలలో ఒకమైన 
“పాండురంగనుహాత్యము” రామకృష్ణుడు వాసినదే. 
“ఘటికాచల. మహాత్యము”, “లింగపురాణం” అనే 
(గ్రంథాలు కూడా (బాస గొప్పపండితుడిగా, కవిగా 
"పేరుపొందాడు. 
అంతేకాదు! రాజుగారి సలహాడారుడిగా వుంటూ 
అనేక క్లిష్టసమస్యలను పరి రిష్కరించటములో ఓర్చు, 
'నేర్భుకూడా ప్రదర్శించాడు. కొన్ని సమయాలలో 
గంభిరంగా వుండ వాతావరణాన్ని హాస్యోక్తులతో చేరిక 
పర్చేవాడు. సమస్యలతో సతమతమవుతున్న రాజు 


తెనాలి రామకృష్ణ 31 
గారిని సైతం తనదైన హాస్యధోరణిలో ఫక్కుమని 
నవ్వించగల్లి నేర్పు రామకృష్ణ ది! 

స్వతహాగా విదూషకుడు కావటం వల్ల హాస్యాన్ని 
ఒక శక్తివంత మైన అ(స్త్రంలా (ప్రయోగించి అహం 
భావాన్ని, గర్వాన్ని మూర్హత్వాన్నికూడా అణగ 
దొక్కవచ్చని _ నిరూపించాడు రామకృష్ణ! అతను 
చెప్పేకథలు, హాస్యోక్తులు అందర్ని నవ్వించేవి! అత 
నికి ఎనలేని కీర్తిని, డబ్బుని తెచ్చిపెట్టాయి! లేకపోతే 
ఒకహాస్యగాడిని కృష్ణ దేవరాయలు ఆస్టానకవిగా స్వీక 
రించేవాడేనా? ప్రజల మెప్పు అతడు పొందగలిగే 
వాడేనా??? 

మహా అయితే హాస్యకథలు విన్నప్పుడు మాత్రం 
అటి రామకృష్ణుని కభలుగా గుర్తించేవారు! 


చాలా కథలు రామకృష్ణ వ్యక్తిత్వాన్ని, పరా 
క్రమాన్ని చాటిచె ప్పేవి. అతను బోధించే తిరు 
కొందరికి కనువిప్పు కల్షించేది! ఆకథల్లో కొన్ని చెప్పు 


కుందాం! 
కాగిపండితుని గర్వభంగం: 


ఒకసారి ఒక పండితుడు కాగీనుండి గొప్ప అట్టు 


32 తెనారి రామకృష్ణ 


హాసంగా తన శిష్యులను వెంటబెట్టుకుని విజయనగ 
రానికి వచ్చాడు. అతడు ఉత్తరభారతదేశమంతటా 
పర్యటించి, అనేకమంది పండితులను హేమాహేమీ 
అను వేదాలలో, ఉపనిషత్తులు, శ్వా స్త్రవిషయాలలో 
చర్చలకు ఆహ్వానించి ఓడించాడు. అతనిని రాజు 
గారు సాదరంగా ఆహ్వానించి అతిథి గృహంలో [టి 
ఏర్పాట్లుచేశారు. 
మర్వాడు సభలోకి ఆ పండితుడు డంబముగా 
చ రాజుగారినుద్దేశించి, “మహా 
! మీకొలువులో కాకలుతీరిన పండితులున్నారని 
విన్నాను. వారిని చర్చలకు wre వాళ్లు 
గనక నన్ను ఓడ సాది ప వారికిచ్చి వేస్తాను. 
వాళ్ళు ఓడిపోతే నన్ను గురువుగా స్వీకరించినట్లు లిఖి 
తపూర్వక కంగా ఇవ్వాలి లి” అన్నాడు ఎంతో దర్చంగా, 
అతిశయ సింగా! అతని మాటల్లో అదర గర “తా 
నన్న నమ్మకం, తనని కడెరరేనార రెవరూ లేరన్న ద్‌ిమో 
వ్యక్షమలు యిది! న. బిరుదులు, ఆడంబరం 
చూచి సభలోని పండితులంతా అ. శమం 
తాం. 
“పండితోత్తమా! ఈపోటీని మనం రేపు 
నిర్వహించుకుంళే ల బావుంటుందేమో?” అని 


తెనాలి రామకృష్ణ 33 


కృష్ణ దేవరాయలనగానే అతడు అందుకంగీకరించాడు. 
తర్వాత అతనిని” అతిథి గృహానికి పంపివేస్తి పండి 
తులందరిని పిలిచి, “అయితే రేపు అతనితో పోటీకి 
దిగేవారెవరు?” అంటూ ప్రగ్నించారు కృష్ణ దేవరా 
యలు. కాగీపండితుని ఆర్బాటం, అతని విజయాలు, 
దిరుదులు చూచి భయపడిపోయిన ఆస్తాన కవులు 
ఏమీమాట్లడకుండా తలలువాల్చేశారు!! 


రాజుగారికి భలే కోపం వచ్చింది. 

క ఆస్థానంలో వున్న పండితుల సామర్హ్యం 
ఇంతేనా?” కోపంగా అని అక్కడ నుండి వెళ్లిపో 
యారు. అప్పుడు రామకృష్ణ లేచి, 

“రాజుగారి పరువుప్రతిస్టలు నిలబెట్టలేని మనం 
(బతికివుండడర శుద్దదండుగ. నేను అతనితో 
పోటీకితల పడతా”నని చెప్పాడు. 


ఆమాటలు వినగా నే ఆఏడుగురు'పండితులు ఎంతో 

సంతోషంగా తమ బిరుదులను రామకృమ్ణునికిచ్చి వేసి, 

అతని శిష్యులుగా వుంటామని చెప్పారు. ఆరోజు 
. 

నుంచి రామకృష్ణ వాళ్లకి గురువు! కృష్ణ దేవరాయలు 

రామకృష్ణుని నిర్హయం గురించి తెలుసుకుని ఆశ్చర్య 


నగా రాజులు ప్రజలు, 
పండితులిచ్చిన బిరుదులు, పతకాలన్ని (వజాలతో 
మెరుస్తున్నాయవి!) _తగిలించుకున్నాడు. నుదుట 
సింధూరం చుక్కతోపాటు తెల్లని విభూతి రేఖలు! 
ఠీవిగా లోపలికి వస్తున్నాడు ఎలాగా? అతనికి 
ముందుగా ఏడుగురు పండితులు అతనికీర్తి ప్రతిచ్న 
లని దిరుడులను పొగుడుతూవుంకేు-- భటులు 
వచ్చి ఒక్కొక్క బంగారు ఇటుకను పెడూవుంశు 
జం అడుగు ఆయిటుక మీద వేసా బొందాగా, 
దర్చంగా వెన్ను విరుస్తూ లోపలికి వచ్చాడు రామకృష్ణ! 

కాశీపండితుడు దిగ్భ్రాంతి చెంది చూస్తున్నాడు.! 
రామకృష్ణుడి చేతిలో పట్టువ్నస్త్రం కప్పిన (గ్రంథ మేదో 
వుంది. ఆ[గ్రంధాన్న ఒక బల్ల మిద జా(గత్తగావుంచి 
చుట్టూ కలియచూశాడు! 


క హతో వాగ్వివాదానికి సిద్దంగా ఎవరో .పండి 


తెనాలి రామకృష్న్మ 35 


తులు వచ్చారని విన్నాను? ఎవరో ముందుకురండి” 
ఎంతో గర్వంగా ఆహ్వానించాడు రామకృష్ణ! 


నఖ నట్‌. తలు 
డనని కూడ చెప్పలేకపోయాడు) అన్నాడు ఆకాశీ 
పండితుడు. దిగ్భంమనుండి కోలుకోలేదు అతడింకా. 


“క్ర ఆలస్యందేనికి? చర్చలు పారంభించిమ 
న్నారు రాజుగారు, వెంటనే రామకృష్ణ లేచాడు 
రీవిగా ... చూపుడు (వేలితో తాను తెచ్చిన [గ్రంథాన్ని 
చూపించాడు! 


ఉక్క (గంథం "పేరు తిల...కావ్వమహిష-బంధన. 
ఈ(గంథముతో నే మన చర్చ సాగుతుంది” అన్నాడు. 


అప్పటికే భయంతోవళ్లంతా చెమటలు పట్టున 
కాగీపండితుడు మరింత కంగారు పడిపోయాడు. 
ఎన్నో[గ్రంథాలు చదివాడుగాని ఈ[గ్రంధము "పేరు 
ఎక్కడావినలేదు! ఇక చర్చకి ఎలా దిగుతాడు"... 
ఆ విషయం బయటికి చెప్పకుండా కృష్ణ దేవరాయల 
నుద్దేశించి ఇలా అన్నాడు. 

“మహారాజా క్షమించాలి! ఈ[గ్రంథం గురించి 
ఎప్పుడోచదివాను. ఈ రాత్రికి ఒకసారి మననం 
చేసుకుని రేపు చర్యకి దిగుతాను” అని చెప్పి వెంటనే 


36 తెనాలి రామకృష్న 


తన శిష్యులతో అక్కడినుండి జారుకున్నాడు. 


రాత్రంతా మేలుకుని, తానుచదివిన [గ్రంథాలను 
పరిశీలించాడు. “తిలకాప్ట....” గురించి ఎక్కడా 
ఆట్‌ 3 - 
పరు కన్పించలేదు. ఆపేరు వినలేదుకూడా! అదో 
అర్హంకాని పొడుపుకథలా వుంది!" పోటీకి దిగితే 
అనమానం తప్పదు అనుకుని రాత్రికి రాత్రే విజ 
యనగరం వదిరి ఉడాయించాడు ఆ పండితుడు! 


కాగీపండితుడు చెప్పకుండా వెళ్లిపోవటం కృష్ణ 
దేవరాయలకి విస్మయం కల్గించింది. అంత గొప్ప 
పండితుడు గర్వంగా సవాలు చేస్తి చివరికి పోటీకి 
దిగకుండానే వెళ్లిపోవటం ఆశ్చర్యమే! రామకృష్ణుని 
పిలిపించారు వెంటనే. 


“ఆ గ్రంథము పేరు వినే ఆయన భయప 
డినట్టుగా వున్నాడు. ఆ(గంథమేమిటి* చూడాలని 
ఆత్రుతగా వుంది. ఒకసారి తీసుకురొమ్మనారు. 

(గ్రంథానికి కప్పివుంచిన పట్టువస్ర్రాన్ని తొలగిం 
చాడు రామకృష్ణ. అక్కడ గ్రంథమేదీ లేదు. 
అల్లుపెటలో' ఒక త్రాడుముక్క, ఒక కర మాత్రం 

I) జు 
వుంది!? ఆశ్చర్యంగా చూస్తున్నారు రాజుగారు, 
“మహాప్రభూ! క్షమించాలి! ఇది (గ్రంథము 


తెనాలి రామకృష్ణ 37 


కాదు- ఇది నువ్వుచెట్టు యొక్క క[ర్రముక్క 

తిలకాష్టం! గేదెనుకొట్ట తాడుముక్కతో ఆకర్రను 
కట్టివుంచాను. అలా  వుంచానని సంస్కృతంలో 
చెప్పానంటే! తిలకాప్ట మహిష ( గేదె) బంధన (కట్టి 
వుంచటం)- అర్హం తెలియక ఆ పండితులుకంగారు 
పడిపోయారంతే ప్రభూ!” అన్నాడెంతో అమాయ 
కంగా. రామకృష్ణ వర్లిస్తుంకే రాజుగారికి నవ్వాగలేదు. 


రామకృష్ణ తెరివితేటలకి సంతోషించి, ఘనంగా 
సత్కరించారు! 


అత్యాశకు గుణపాఠం: 


అమాయకంగా కనిపించే రామకృష్ణ హాస్యకవిగా 
విదూషకుడిగా రాజుగారితోపాటు ప్రజలందరి ఆదా 
రాభిమానాలను పొందాడు. అన్యాయన్ని ప్రతిఘటిం 
చేవాడు. తనదైన హాస్యపు ధోరణిలో నాటకమాడి 
చక్కదిద్దేవాడు. న్యాయం జరిగేలా చూచేవాడు. 

(శీ/కృష్ణ దేవరాయల తల్లి మూఢవిశ్వాసాలు 
కళ్ళినది కావటం వల్ల ఎప్పుడూ పుణ్యకార్యాలలో 
మునిగి వుండేది. పుణ్యక్షేత్రాలు దర్శించటం, దాన 
ధర్మాలు చేయటం ఆమెకి అలవాటు. “అన్ని 


దానాలకన్న ఫలదానం ఉత్తమ మైనదని తెరిసి ఫల 
దానం చేయాలని వ ండ్డు 'తెప్పించమని కష్ణ 
దేవరాయలుకి చెపింది. ఆయనకి తల్లి అంఘే 


Uy 
గొప్ప (పేమ, వంటనే పటుళను పరపీరని రత్నగిరి 
నుండి (శేష్టమైన మామిడి పండ్లను తెప్పించారు. 
అయితే ఆ పండ్లు దా దానం చేయకుండానే ఆమె 
మరణించటం జరిగింది! 

ఆమె Ss డలన్నీ యధావిధిగా అయ్యాయి. 
అవి ముగిసేలోపల తల్లి చివరికోర్కెతీర్చాలని అను 
కున్నారు రాజుగారు. బ్రాహ్మణులనురప్పించి, తల్లి 
కోర్చి. నుగురించి చెప్పి, ఫలదానం చేసిన పుణ్యం 
ఆమెకి దక్కా లంకే ఏంచేయాలో చెప్పమన్నారు. 


పురోహితులకు దురాశ పెరిగింది. ఎంత 
ఖర్చయినా రాజుగారు వెనుదీయరని తెలుసువాళ్లకి. 
అందుకని బంగారు మామిడిపండ్లు చేయించి దానం 
చేస్తే దానంచేసినో పుణ్యంతోపాటు ఆమె ఆత్మకు 
శాంతి చేకూరుతుందని న. ఆఏర్పాట్టు జరి 
గిపోతున్నాయి ఘనంగా.. 

రామకృష్ణకి తెలిసింది విషయం! మర్నాడు పురో 
హితుల ఇళ్లకి వెళ్లి “అదే రోజున మాఅమ్మగారికి 


తెనాలి రామకృష్ణ 39 


కూడా [శాద్దకర్మలు చేయాలి. ఆరోజున మీరు రాజు 
గారిదగ్గర దానం పుచ్చుకుని, మాయింటికి రండి. 
మా అమ్మగారి ఆఖరి కోర్కె తీర్చాలి నేనుకూడా!” 
అని చెప్పాడు అందరికీ. 


ఆరోజున బంగారు మామిడి పండ్లను దానంగా 
పుచ్చుకుని, సంతోషంగా ఒక్కరొక్క రే రామకృష్ణఇం 
టికి చేరుకున్నారు. తల్లి పేరున రామకృష్ణ ఏదైనా 
దానం చేస్తాడని ఎదురు చూస్తున్నారంతా! అందరూ 
రాగానే ఇంటికున్న తలుపులన్నీ మూసివేశారు పని 
వాళ్లు, ఎల్జ్జగా కాల్చిన ఇనుపకడ్డీలను పట్టుకుని 
వాళ్లంతా (బ్రాహ్మణుల దగ్గరికి వచ్చారు! బ్రాహ్మ 
ణులంతా భయంతో వెనకడుగువేశారు. అప్పుడు 
రామకృష్ణ వాళ్లనుద్దేగించి ఇలా అన్నాడు. 

“ బాహ్మణోత్తములారా! మాతల్లిగారు. నరాల 
వాతపు జబ్బుతో చనిపోయారు. ఒకరోజు ఆనొప్పని 
భరించలేక నన్ను పిల్చి, ఏర్రగా కాల్చిన ఇనుపకడ్డీతో 
వాతలు పెట్టమని కోరింది. అలా వాతబెడితే నొప్పి 
తగ్గుతుందని ఆమె చెప్పటం వల్ల నేను ఇనుపకడ్డీ 
లను కాల్సి తీసుకొనివచ్చాను. ఆమె చివరికోరిక 
తీరకుండానే ఆమె చనిపోయింది. అందువల్ల ఇపుడీ 


40 తెనారి రామక్సష 
క్‌ 


వాతలు మీకు పెట్ట, మాతల్రిగారి ఆత్మకు శాంతి 
చేకూర్వాలి” అని చెపి ప్పి ఎజ్బగా కాల్చిన కడ్డీలను 
పట్టుకుని బబాహ్మణుల దగ్గరికీ రాసాగాడు. 
బాహ్మణులంతా గట్టిగా కే కకలు పెడూ, ఏడుసూ 
అటూ ఇటూ పరుగెత్తడం ప్రారంభించారు. 

“ఇది అన్యాయం రామకృష్ణా! అతిథులుగా 
వచ్చినవారిని ఈవిధంగా అవమానించటం ' తగదు” 
అనా ఏడుసూ. 

“ఇందులో Sauk అధర్మంగాని ఏమ్మ 
లేదు. రాజుగారి తల్లి చివరికోర్కెను తీర్చటానికి 
మీరుబ ంగారుమామిడి పండ్లను తీసుకోలేడా? అదే 
విధంగా నాతల్లి కోరికను తిర్చమంటున్నాను” 
అన్నాడు రామకృష్ణ. 

అప్పుడు జ్ఞానోదయమైంది ఆబ్రాహ్మణులకు తమ 
దురాశకి తా సిగ్గుపడ్డారు. రామకృష్ణని క్షమిం 
చమని వేడుకున్నారు. తాముదానంగా తీసుకున్న 

ఆబంగారు మామిడిపండ్లను రామకృష్ణ ఇంట్లోనే 
వదిలి వెళ్లిపోయారు. తర్వాత ఆపండ్లను రాజుగారి 
ఖజానాకి '"తరఠించటం జరిగింది. 


ఆ విషయం విన్న రాజుగారు రామకృష్ణ నుపిలిచి, 


తెనాలి రామకృష్ణ ల్‌! 


“బాహ్మణులను అలా ఎందుకు అవమానించావు?” 
అనడిగారు. 

“మహాప్రభూ! ప్రభుత్వ ధనాన్ని వృధాగా ఖర్చు 
పెట్టడం సహించలేకపోయాను. ఆనిధులు (ప్రజల 
మేలుకోసం ఉపయోగపడాలి!” అన్నాడు. 


రాజుగారికి గుణపాఠం చెప్పటానికి కూడా అతదు 
జంకేవాడు కాదు. ఒకసారి కృష్ణదేవరాయలు తన 
అష్టదిగ్గజాలు (పండితులు) వెంటరాగా కొత్తగానిర్మిం 
చిన జలాశయాన్ని చూడటానికి వెళ్ళారు. విశాలంగా 
పరుచుకున్న ఆజలరాశిని చూచి, 


“ఈ జలాశయంలో నీళ్లైలా వున్నాయి?” అన 
డిగారు. 

“స్వచ్చంగా, స్టటకంలా మెరుస్తున్నాయి!” అని 
ఒకరు, “వనదేవతస్వచ్చమైన మనస్సులా వుందని” 
మరొకరు, ఇలా ఎవరికి తోచినట్టుగా వాళ్లు చెప్తుంటే, 
రామకృష్ణ ని చెప్పమని అడిగారు రాజుగారు. 


పొగడ్తలు, వర్షనలజోరికి పోకుండా రామకృష్ణ 
సూటిగా ఒకే ఒక్కమాటలో జవాబు చెప్పాడు. 
“మహాప్రభూ! మీరుజలాశయం కట్టించారు 
కాబట్టి ఈ జలం ఇక్కడ వుంది”. ఆ సమాధానం 


42 తెనాలి రామకృష్ట 


విని రామకృష్ణని ఎంతో మెచ్చుకున్నారు రాజుగారు. 


తల దాచుకోవటం: 


ఒకరోజు రామకృష్ణ అంతఃపురంలోని గోడలమీద 
కొత్తగా చిత్రించిన కొన్ని చిత్రాలను ఆసక్తిగా 
చూస్తున్నాడు. . అందులో ఒక దేవకన్య బొమ్మకి 
సరిగ్గా దుస్తులను వేయలేదని తోచింది రామకృష్ణకి. 
వెంటనే రంగులు, కుంచె తీసుకుని దుస్తులను సరి 
చేశాడు. 

సరిగ్గా అప్పుడే అక్కడికి ప్రధానమంత్రి రావటం, 
రామకృష్ణని కోపగించటం జరిగింది. 

“రామకృష్ణా! బుద్దిలేని పనిచేశావు? ' రాజుగారు 
దగ్గరుండి (ప్రత్యేకంగా ఈ చిత్రాలను 'వేయిం 
చారు. ఆబొమ్మనిపాడు చేశావని తెలిస్తే కోపంతో 
నిన్ను కఠినంగా గిక్షించక య. గిక్ష పడకముందే 
నితలను ఎక్కడైనా దాచుకో...” అని కేకలు 
వేశాడు. 

మర్నాడు రాజద్వారము వద్ద ఒక వ్యక్తి రాజద 
ర్శనం కోసం వేచివున్నాడని తెలిసి కృష్ణ దేవరాయలు 
అక్కడికి వెళ్లారు. ముఖం కన్పించకుండా తలను 


తెనాలి రామకృష్ణ పీ! 


ఒక మట్టికుండలో దాచుకున్న ఆవ్యక్తిని ఆశ్చర్యంగా 
చూస్తూ, 

“ఎవరు నువ్వు? కుండలో ముఖం దాచు 
కున్నా వెందుకని” అడిగారు. “మహాప్రభూ! నేను 
రామకృష్ణని. నావల్ల చిన్నతప్పు జరిగిపోయింది. (ప్రధా 
నమంత్రివర్యులు, మీరు నాతల తీయించకుండా 
దాచుకోమని చెప్పారు అందుకుని...” అంటూ 
నసిగాడు. 


(ప్రధానమంత్రి వెంటనే జరిగినదంతా రాజుగా 
రిక వివరించి చెప్పాడు. రామకృష్ణ తెలివిగా ఆడిన 
నాటకం వల్ల మరోసారి క్షమించి వదిలివేశారు రాజు 
గారు! 


రామకృష్ణుని కుటుంబం: 


రామకృష్ణ భార్యచాలామంచిది. అతని మంచి 
తనం, జొదార్యం తెలిసినదై వుండటంవల్ల భర్త 
కనుగుణంగా నడుచుకునేది. 

రామకృష్ణ కోసం రాజుగారు చక్కని పెద్దయిల్లు 
కూడా కట్టించిఇచ్చారు. చేతిలో తగినంత డబ్బు 
లేకపోయినా రాజుగారినడిగేవాడుకాదు రామకృష్ణ. 


44 తెనాలి రామకృష్ణ 


ఆత్మాభిమానం గలవాడు. కాబట్టి రాజుగారి నెపుడూ 
యాచించలేదు. 


ఒకసారి కృష్ణ దేవరాయలు మారువేషములో నగర 
సంచారానికి బయలు దేరినప్పుడు రామకృష్ణ ఇంటివైపు 
వెళ్ళడం తటస్తించింది. రామకృష్ణ ఏంచేస్తున్నాడో 
చూద్దామని కిటికిలోంచి తొంగి చూశారు రాజుగారు. 

రామకృష్ణ తిరగలి ముందు కూర్చుని పిండి విస 
రటలం కన్పించింది! రామకృష్ణ అంతటి పేదరికంలో 
వున్నట్లు [గ్రహించిన కృష్ణదవరాయలు ఆనెలనుండి 
అతనికిచ్చే జీతభత్యాలు పెంపుచేశారు. 


రామకృష్ణ భార్య చాలా తెలివై నది! ఒక 
రోజు దొంగలు వారింట్లోకి ప్రవేశించారు. పెద్ద 
యిల్లు, రామకృష్ణుని పేరు ప్రఖ్యాతులువిన్న ఆదొంగలు 
ఆయింట బాగాడబ్బు వుంటుందన్న ఆశతో వచ్చారు. 
పెరటిలో ఓమూల నక్కివున్నారు. ఆ దొంగలు 
అక్కడవుండడం రామకృష్ణ ,పసికట్టాడు. ఆసంగతి 
భార్యచెవిన వేశాడు. తెలివిగా ఒక ఉపాయం 
ఆలోచించారు భార్యాభర్తలు. తర్వాత ఇద్దరు గట్టుగా 
మాట్లాడుకున్నారు. 


“ఊళ్లో దొంగలభయం ఎక్కువగా వుంది” మన 


తెనాలి రామకృష్ణ 45 


యింట్లోవున్న విలువైన వస్తువులన్ని 'పెస్టైలో , పెట్టి, 
పెరటిలోవున్న నూతిలో. దాచుకుంటే బావుంటుం 
దేమో?” అన్నాడు రామకృష్ణ 

“అలాగే” నన్నది భార్య - వాళ్లసంభాషణ 
దొంగలు కూడావిన్నారు. భార్యాభర్తలిద్దరూ తెలి 
విగా ఒక సె్చతెచ్చి అందులో రాళ్లు రప్పలువేసి 
మూతపెట్టి, ఇద్దరు ఆ పెస్టైను పెరట్లోకి తీసుకెళ్లి. 
నూతిలో పడవేశారు. నూతిలో దబ్బున పడిన 
చప్పుడు విని, “నగలన్నీ సెట్టలో పెట్టి నూతిలో 
పడవేశారు. ఆపెస్టైను ఎలాగైనా దక్కించుకుం కు 
చాలని” ఆ దొంగలు తలిచారు. 


ఆరాత్రంతా ఆ దొంగలు నూతిలోని నీరంతా 
తోడిపెరద్లో పోస్తున్నారు. పెరచ్చొవున్న మొక్క 
లన్నిటికీ పుష్కలంగా నీరు దొరికిందని రామకృష్ణ 
సంతోషించాడు. వెంటనే “ఇక తోడటం చాలిం 
చండి, మొక్కలన్నిటికీ నీరు సరిపోయింది!” అంటూ 
కేకలు పెట్టాడు. కేకలు విన్న దొంగలు పారిపో 
యారు. రామకృష్ణ తన పాచిక పారినందుకు చాలా 
సంతోషించాడు. 


రామకృష్ణునికి భాస్కర శర్మ అనే ఒక కొడుకు 





రాళ్ళతో నిండిన వెళ్లెను వారు బావిలో వడవేశారు. 


తెనాలి రామకృష్ణ 47 


వున్నాడు. అతడు తండ్రిలా గే తెరివై నవాడు, కుశా 
(గబుద్దిగలవాడు., తండ్రికి అన్నివిధాల చేదోడు, 
వాదోడుగా వుండేవాడు. అహంకారులకి బుద్దిచెప్పే 
సమయంలో తండ్రికి పెక్కుసార్హు సహాయపడ్డాడు. 


దురుద్దేశ పూరితం కానిది అతని హాస్యం: 


తెనాలి రామకృష్ణుని జీవితం గురించి విన్నప్పుడు 
ఎంతో అద్బుతంగా అనిపిస్తుంది. చిన్నతనంలోనే 
తండ్రిని పోగొట్టుకున్న అభాగ్యుడు! ఊళ్లో వున్న 
గురువుల సంకుచిత స్వభావము వల్ల విద్యనభ్యసించలేక 
పోయిన దురదృష్టవంతుడు! ఎంతో (ప్రయాసపడి, 
దీక్షగా తపస్సు చేసి కాళికాదేవిని ప్రసన్నంచేసుకుని 
ఏద్యావంతుడయ్యాడు. హాస్యసంభాషణ కాళీమా 
తను కూడా నవ్వించి - పండితుడిగా, హాస్యకవిగా 
వరములు పొంది (శ్రీకృష్ణ దేవరాయల ఆస్టానములో 
చరి గొప్ప పేరు సంపాదించాడు. 

అతని హాస్యము దురుద్దేశపూరితంగా, ఇతరు 
లను నొప్పించేదిగా వుండేదికాదు. గర్విష్టులకు ఒక 
గుణపాఠం నేర్పించింది, అహంకారులకు కనువిప్పు 
కల్గించింది. పండితుడుగాని, మంత్రిగానీ ఆఖరికి 
రాజుగారైనా సరే తప్పుచేస్తే, ఆతప్పుని వాస్యభాష 


48 తెనాలి రామక్యష్ణ 
ణద్వారా తెలుసుకునేలా చేసేవాడు. 


జీవితం ఎంత ఒడిదుడుకులతో కూడుకున్నదైనా 
అప్పుడప్పుడు హాయిగా నవ్వటం కూడా అవసరం! 
హాయిగా నవ్వినప్పుడు మనస్సులోని బాధలుతగ్గి తేరి 
కపడుతుంది. ఇతరుల మనస్సుని నొప్పించే విధంగా 
ఎప్పుడూ నవ్వకూడదు. ఎదుటివారిని చూచిన 
వ్విన్సా చేసిన తప్పు తెలుసుకుని సవరించుకోగల్లాలి! 

హాస్యము మృదు మధురంగా, స్నేహపూరితంగా 
వుండాలి. రామకృష్ణుని హాస్యము కూడా ఆకోవకి 
చెందినదే! 


